కలసి బ్రతుకుదా( 


1958 లో భారత (ప్రభుత్వ 
బహూకృతినొందిన (గ్రంథము 


రచన; 


బి సురమౌళి 


వ్‌ ప్రచురణాలయం, 
సూర్యాపేట = నల్లగొండజిల్లా. 





చితాలు: 

లీ 
శ) కె, చెంబు 
విజయవాడ్‌ = 2, 


ముదణ: 
నో 

విజయ సెస్‌, 
ళో లో 


విజయవాడ = 2, 


ప్రతుల కు: 
నవోదయ పది కేషన్సు 
౧ 
ఏలూరు రోడ్డు, విజయవాడ.గి 


ల్‌, 





పూజ్యులగు నాయనగారికి నమస్కా రములు, 


ఇన్ని రోజుల తరువాత మీకు నేను ఉత్తరం రాస్తున్నందుకు 
మన్నించండి. ఇన్నాళ్ల నాదారినాదిగా మీదారి మీదిగా |బతికినాము. 
దానివలన ఎర్పడిన చిక్కులు అనుభవించినాము. నాదే తప్పని 
తెలుసుకొన్నాను. ఇప్పు డీ పెద్ద ఉత్తరం మీకు రాస్తూ ఇన్ని 
రోజులనుండి నేను చేస్తున్న తప్పును మన్నించనుని వేడు 
కొంటున్నాను. 


మీకు కొన్ని అలవాట్లు ఉన్నవి. వాటిని మీరు విడువకుండా 
పట్టుకొన్నారు. మీరు చదువు చెప్పించినందువల్ల కొన్ని కొత్త 
అలవాట్లు నేను నేర్చుకున్నాను. మీకవి నచ్చలేదు, నేను నాకొత్త 
ఆశయాలను మీతో చర్చించి ఒప్పించవలసియుండెను. మీ సహో 
యము లేకుండనే నేను కొత్త లోకానికి బయలుదేరినాను. ఈ 
(కట లోకం వట్టి పుస్తకాల (పసంచమే అయింది గాన్ని నేను 
కన్న కలలు నిజంకాలేదు. 


4 కలసీ 


మీరు నన్ను అర్థం చేసుకోలేదు. పాత అలవాట్ల వలన 
వచ్చే నష్టాలు అనుభవిస్తున్నారు. వాటివలన కష్టాలు పడుతున్నారు, 
కాని మీ అభిప్రాయాలను మార్చుకొనుటలేదు. మెగా మీరు వయస్సు 
మీరి దినదినం అశ క్తు లౌతున్నారు. నేను మీతో వేరై నా బతుకు 
నేను చూసుకోవడం వలన మీరు ఒంటరివారై పోయినారు. ఈ 
విధంగా ఒకరివల్ల జరిగిన తప్పుకు ఇద్దరం బాధపడుతున్నాం. 
వేరువేరయి పోయి ఇద్దరం కష్టపడుతున్నాం. ఇద్దరమూ కోరికలను 
పూ ర్రిచేసుకోలేక పోతున్నా ము, అందుకనే మనం ఇకనుండి కలిసి 
(బ్రతుకుదామంటున్నాను, మీరూ నేనేకాదు, ఈ (క పపంచంలో ఉన్న 
మనుష్యులందరూ కలిసి (బతకడం మొదలు wt అందరి కష్టాలూ 
ఈడేరుతాయని మనవి చేస్తున్నాను. 


ఒక మనిషి (బతకడానికి మూడు ముఖ్య అవసరాలు :- 
1. కడుపునిండా తిండి. 2. కట్టుకోవడానికి చాలినంత బట్ట. 8. ఉండ 
టానికి ఇంతనీడ. మానవునికి కొన్ని అవసరాలేమో పుట్టుకతోనే 
వుంటవి, మరికొన్ని అతడు పెరిగినకొద్ది అలవాటు చేసుకొంటాడు. 
ఇటువంటి అవసరాలను పూర్తిచేసుకొనటానికి మనిషి (పయ 
త్ని స్తుంటాడు., ఎల్ల ప్పుడు మనిషి ఏదో ఒక పనిని చేస్తూనే 
వుంటాడు. మీరొక్కసారి ఈ (ప్రపంచంలో ఉన్న ఒక్కొక్క. 
మనిషి పనులను పరిశీలించి చూడండి. (ప్రతి మనిషి ఏదో తొందర 
పడుతున్నట్టు కనిపిసొడు. దేనికోనమో (ప్రతివాడు పరుగుతీస్తున్నట్టు 
అనిపిస్తాడు. ఈ పరుగే ప్ర (పపంచంయొక్క. పోకడ. ఈ పరుగును 
పరిశీలించి సిద్ధాంతాలుచేస శాస్త్రాన్ని “ఆర్థికశాస్త్రం అంటారు. 
మొత్తం ఆర్థిక శాస్త్రాన్ని రెండుభాగాలు చెయ్యవచ్చు. ఒకటి 


బతుకుదాం౦ 5 
టీ 


ఉత్ప త్తి, రెండోది వాడకం. తన అవసరాన్ని ప్పూర్తిచెనుకొన 
టానికి మనిషి ఎల్లప్పుడు ప్రయత్నం చేస్తుంటాడు. ఆ ప్రయత్న 





మేమో ఉత్పత్తి. ,దానిఫలితాన్ని అనుభవించట మేమొ వాడకం. 
మీరు నాగలి దున్నుతారు, విత్తనాలు వేసారు, యెరువులు తోలారు, 
కలుపులు తీసారు, తుదకు పంటపండించి గాదెలు నింపుతారు. 
ఇదంతా మీ అవసరాలను మీరు పూ ర్తిచేసుకొనటానికి మీ 
ప్రయత్నం. మీరు చేసిందేమొ ఉత్పత్తి. అయితే మీరు చేసిన 
ఈ ఉత్పత్తి గాదెలలోనే ఉండిపోదు. మీరు దాన్ని తింటారు. 
ఇంకా మిగిలిన దాన్ని ఆకలి అవుతున్నవారికి అమ్ముతారు, 
ఈ ప్రకారముగా తమ అవసరాలను పూ ర్తిచేసుకొనడం వాడకం. 
అయితే మీకు కేవలం కడుపునిండుతే చాలదు. కట్టుకొనుటకు బట్ట 
కూడ కావాలె. మీరు తినగా మిగిలిన ధాన్యాన్ని అమ్మితే వచ్చిన 


ఢి కలసి 


పెకంతోటి మీరు బట్టలు కొనుక్కుంటారు. మరొక మనిషి ఆ 
విధంగానే బట్టలు మాత్రమే ఉత్పత్తి జేస్తాడు. తనకు సరిపోంగ 
మిగిలిన బట్టలను మీ తోడివాండ్లకు అమ్ముతాడు. ఆ విధముగా 
వచ్చిన డబ్బుతో తిండిగింజలు కొనుక్కాంటాడు. దీన్ని అర్థ 
శాస్త్రంలో మార్పిడి అంటారు. 


పూర్వకాలంలో రూపాయల, అణాల రూపంలో డబ్బు 
లేనప్పుడు ఈ మార్చిడి ఇప్పుడున్న రీతిగా లేకుండెను. పైస అనేది 
మధ్యవ ర్రిగ లేకుండగనే మార్పిడి అంతా జరుగుతుండేది. వడ్లు 
పండించిన ఆసామి, కుండలు చేసిన ఆసామికి వడ్రేఇచ్చి కుండలు 
కొనుక్కునేవాడు. బట్టలునేసిన ఆసామి వడ్లు పండించిన ఆసా 
మికి బట్లలేఇచ్చి వడ్డు కొనుక్కునేవాడు. ఇప్పటికి మన వూళ్లలో 

లు ౧ ౧౧ 
ఇటువంటి మారకం పద్దతి ఉన్నది. 


నాయనగారూ, ఈ పద్దతి ఉంటే ఏచిక్కూ ఉండేది గాదని 
పిస్తున్నది గాదూ? కాని పైసవచ్చిన తరువాతనే ఏచిక్కూ లేకుండ 
పోయింది. పైన లేనప్పుడు చాల చిక్కు లుండేవి. 


మీరు వడ్లు పండించినారనుకొండి: మీవలెనే కొందరు వడ్లు 
పండించినారు. కొందరు బిట్టలు నేసినారు. మరికొందరు తమకు 
చేతనై నవానిని ఉత్సతి చేసినారు. మీకు బట్టలు కౌవలసివచ్చి మీరు 
[ఒక నేతవానివద్దకు వడ్డు తీసుకొనిపోయి బట్టలు ఇమ్మన్నారు. ఆ 
నేతవానికి అప్పటికే కావలసినన్ని వడ్డు లభించినవి. కనుక అతనికి 
వడ్లు అక్కరలేదు. కుండలు కావలెనన్నాడు. కుండలు చెసిన 
కుమ్మరికి కావలసినన్ని వడ్డూ, బట్టలూ దొరికినవి, మీకు ఇక 
బట్టలు ఎవరిసారు? 





7 


ఇంతేకాక కొన్ని వస్తు 
వులు కొంతకాలమువర కే బాగుం 
టవి. చాలాకాలము వాటిని దాదు 
కుంటే అవి చెడి పోతవి. కూర 
గాయలు, పండ్లు మొదలై నవి 
ఒక్క రోజుకంటె ఎక్కువ 
కాలము నిలువ వుండవు. వాటిని 
ఉత్సత్తి చేసినవారు ఆ పదార్థ 
ములను ఎవరికో ఒకరికి ఆనాడే 
అమ్ముకోవాలె. వారికి అవసర 
మున్న సదార్థము ధాన్యము, 
తిండి అన్నింటికంటె ముఖ్యము 
గద. వడ్డు పండించిన వారికెవ 
రికి ఆనాడు పండ్లు, కూరగాయల 
అవసరముండవు. కుమ్మరి నేత 
గాడు మొదలగువారు కొనుక్షుం 
టానికి సిద్ధముగనే ఉంటరు, 
గాని వారు ఉత్ప త్తి చేసిన పదార్థ 


"ములు వీరి కడుపులు నింపవు. 


పెసవచ్చి చిక్కులన్ని తొలగిం 
చింది. పైస అవసరములేని 


'వారుండరు. _పైసను తరతరాల 


నరకు దాచుకో వచ్చును. ఎస 


8 కలన 


పుట్టిన తరువాతనే ధర. ధరతొపాటు అంగడి మొదలైన వన్నీ 
పుట్టినవి. ఇవన్నీ కలసి ఆర్టిక శాస్త్రమైనది. 


అయితే ఆర్థిక శాస్త్రమంతా వైనచెప్పిన నాలుగు మాటలతోనే 
అయిపోదు. మనం చిత్ర విచిత్రమైన వస్తువులను చూస్తున్నాము. 
కాలం మారిన కొద్ది ఈచిత్ర విచిత్ర వస్తుపులు పెరిగి పోతున్నవి. 
ప్రపంచములో జనసంఖ్య పెరుగుతున్నది. ఈ పెరుగుతున్న జన 
సంఖ్య తమ తమ అవసరాలను పూరించుకొనుటానికి (పయత ఎం 
చేస్తున్నది. ఆ ప్రయత్నంలో పోటీ పడుతున్నది. ఫోటీలోనుంచి 
ఈ చిత్ర విచిత్రమైన వస్తువులన్ని పుట్టుకొని వస్తున్నవి. మీకాలంలో 
స్నోలు, పొడర్లులేవు. సబ్బులుకూడా లేవు. కాని ఇప్పుడవి పల్లి 
పల్లెకు ప్రాకినవి. వీటిని విలాన వస్తువులంటారు. కూడూ గుడ్డా 
పీడవంటి ముఖ్య అవసరాలను పూ రి చేసుకోంగ మిగిలిన డబ్బును 
మనుషులు ఈ విలాస వస్తువులమీద ఖర్చు పెడుతారు. ఒక ఆసామి 
వచ్చి చంద్రుని మార్కు వీడీనే (తాగండి అంటాడు, మరొకతను 
వచ్చి సూర్యుని మార్కు బీడీ ఆరోగ్యానికి మంచిది అంటాడు. 
నిజానికి ఏ వీడీ అయినా ఆరోగ్యానికి మంచిదికాదు. కాని వాడు 
నేసిన ఉత్పత్తు లను అమ్ముకొనటానికి, లాభాలు సంపాదించుకొన 
టానికి అనేకమైన అబద్ధాలు ఆడుతాడు. అనేకవిధాలుగా కొనుగోలు 
దారులకు ఎరలను చూపిస్తాడు. రంగు రంగుల బొమ్మలు వేసారు. 
మొత్తానికి ఈఆర్టికళాస్త్రము ప్రపంచానికి మసిబూసి మారేడుకాయ 
చేస్తున్నది. ఇం కెందుకు? మీరు పంటపండిసారు. రామయ్య లక్ష్మ 
య్యలుకూడ పంటపండిసారు. సాహుకారువచ్చి మీపంటను కొంటాడు. 
మీరడిగిన ధరకు కొంటాడా? మీలో మీకు పోటీలు సెట్టి తక్కువ 





ధరకు మీ పంటను పోసుకుపోతాడు. ఈ పద్దతిని ఫ్రోట్రీ ఆరిక 
వ్వవస్థ అంటారు. ఇప్పుడు (ప పపంచంలో ఉన్నది ఈ పోటి ఆర్థిక 
వ్యవస్థనే. ఇందులో “దుడ్డు ఎవనిదై తే దూడ వానిదే " అవుతది. 
దాగా డబ్బున్నవాడు రాజ్యంచేసాడు. ఎవరికి తోచింది వారు 
స్వత౦త్రంగా ఉత్ప త్తిచెసారు. కష్టపడుతారు, తమ కష్టానికి (పతి 
ఫలం కోసం ఒకరితో ఒకరు పోటీపడుతారు. కొందరు తిండికిలేక 
మల మల మాడి చస్తుంప మరికొందరు తిండి ఎక్కువై కడుపు 
నొప్పితో అన్నం అరగక బాధ పడుతుంటారు. 


ఈ పోటీ ఆర్థికవ్యవస్థ ధనవంతులను మరీ ధనవంతులను 
చేస్తుంది. దరిద్రులను మరీ దర్శిద్రులను చేస్తుంది. డబ్బున్నవాడే 
తనపిల్లలకు పెద పెద్ద ఉద్యోోగాలిప్పించుకుంటాడు. పెద్ద పెద 

౧ a a) యట 0 
చదువులు చెప్పించుకుంటాడు. సీమకుకూడ పంపిస్తాడు. వాండ్రే 
2 


10 కల సీ 


సెద్దసెరిగి మళ్లీ ధనవంతులవుతారు. ఏమాత్రం ముక్కునుండి 
సీధుకారినా మంచి మంచి మందులు వేయించుకొని బాగుపడతారు. 
ఏ రోగమూ రాకుండా మంచి ఆహారం తింటాడు. మంచి ఇంటిలో 
ఉంటాడు. కాని, దరిద్రుడు కడుపునిండ తిండే తినజాలడు. 
ఆరోగ్యకరమైన తిండిసంగతి అతనికి తెలియనేతెలియదు. తన 
పిల్ల లకు చదువుసంగతి అట్లావుంచి కొంచెం బలం వచ్చేదనుక పని 
లోకి పంపించకుండానన్నా ఉంచడు. పనిచేయటానికే దరిద్రులు 


పుటినటూ, అనుభవించడాని3 ధనవంతులు పుటినటూ అనిపినుంది, 
hd r= అవని 
ఈ పోటీ ఆర్లికవ్యవస్ల తెచ్చిపెపటే మరొక అక్రమం 
ఢి ఢి ట 
మోసం, మోసంలేకుండ మనిషి ఈ [ప్రపంచంలో పనికిరాడు. 
ఒక్క ఆత్మహత్య చేసుకోవటానికి తప్ప అమాయకుడు పోటీ 
ఆర్థికవ్యవస్థలో మరెందుకూ పనికిరాడు. (ప్రతిచోటా మోసం. ఒక 
డొక సబ్బును తయారు చేసాడు. అందులో ఉన్నవీ లేనివీ అనేక 
సుగుణాల్ని కలిపి ఆ సబ్బుకు బాగా ప్రచారం చేసుకుంటాడు. 
మరొకడు మరోసబ్బును తయారుచేసాడు. అంతకు ముందునుంచే 
బాగా (ప్రచారంలోవున్న ఒక సబ్బు "పేరువంటి పేరును తన [కత 
సబ్బుకు పెట్టుకుంటాడు. అదె ఇది అని అమ్ముకుంటాడు. 


ఈ మోసం కల్తీకి దారితీస్తుంది. ఈ క ల్తీవ్యాపారం అనా 
రోగ్యానికి దారితీస్తుంది. బియ్యంలో రాళ్ల కలుపుతారు. నెయ్యిలో 
వేరుశెనగనూనె కలుపుతారు. తేనెలో బెల్లపు పాకం కలుపుతారు. 
ఆ విధంగా కలగా పులగం వస్తువులను అందమైన పొట్లాలుకట్లి, 
జగజగ మెరిసే బొమ్మలు అతికించి, బాగా పచారంచేసి, పత్రికల్లో 
కూడ అచ్చు వేసి, అవే అన్నిటికన్న మంచివని చెప్పుతారు. 


ల. 
క 


టం 
. 
ul 
శల 
త్తి 


ఇరా 
ల | by 


బతుకుదాం 
లీ 


గోచుము పిండి పేరుచెప్పి జొన్నపిండి అమ్ముతారు. ఈ మోసానికి 
పెద్ద పెద్దవా శ్ళే తట్టుకోలేరు. చదువురాని పల్లెటూరి ప్రజలకు ఎట్ట 
తెలుసాయి? మందుకోనం కొనుక్కున్న తేనె తేనెగాక బెల్ల పురసం 
అయితే మనిషీ రోగం ఎట్లానయంగావాలెే? రోగం నయంగాకుండ 
మనిషి ఎట్ల (బ్రతుకాలె? మనిషిని నమ్మటానికి వీలులేకుండ 
పోతున్నది. ఇదంతా పోటి ఆర్థికవ్యవస్థ తెచ్చిన ఫలితం, 


ఈ పోటీ ఆర్థికవ్యవస్థ మానవులను రెండువర్గాలుగా చీలు 
స్తున్నది. ఈ రెండువర్షాలు ఒకదానితో ఒకటి ఎల్ల ప్పుడు 
పోట్లాడుతుంటవి. ఈ పోట్లాట ఫోటీ ఆర్థికవ్యవస్థ ఉన్నంతవరకు 





సాగుతూనే ఉంటుంది. మీరు మీ పాలేర్లకిచ్చే జీతంచాలదని పాలేర్లు 
ఎల్లస్సుడు మీతో మొరబెట్టుకుంటారు. మీరెమో, చే స్తే చెయ్యి 


12 కోలసి 


లేకపోతే మానుకొమ్మంటారు. ఎందుకంటే మీ పాలేర్లు కోరినంత 
జీతం ఇస్తూపోతుం"పి మీక్షు నష్టం వస్తుంది. మీ ఉనికికే ముప్పు 
వస్తుంది. అసలు మీ అభి పాయంతోటి చూసే మీరు వాండ్ల కిచ్చేది 
ఎక్కువ. వాండ్ల అభిప్రాయంతోటి చూ స్తే అది చాల తక్కువ, 


ఈ పోటీ ఆర్థికవ్యవస్థలో (బతుకు అనేది శిక్షగా తయా 
రైంది. (ప్రతిదినం మ. మంద్‌ (ప్రజలు చావును కోరుకుంటున్న రు. 
నిజంగా జీవితం శిక్షకాదు, ఇది ఒక్కటే ్ఞనందాన్ని అనుభవించే 
సాధనం. (బతుకులో పూలు పూయించుకోవాలంపే ఈ బతుకునే 
మనం నందనవనం చేసుకోవచ్చు. దానికోసం ఈ పోటీ ఆర్థిక 
వ్యవస్థనుంచి సమాజాన్ని మర్షి ౦చాలె, 


పోటీ ఆర్థికవ్యవస్థనుంచి సమాజాన్ని మర్గించాలె అన్నాను. 
మరి దాన్ని బె ఆర్థికవ్యవస్థ దగ్గరకు తీసుకుపోవాల్నం ఇ-సహకార 
ఆర్థికవ్యవస్థ దగ్గరికి, 


మనమందరమూ కలిసి |బతుకటానికి సహకారం పునాది. 
పుట్టుకతో టే మనిషికి సహకారం అబ్బుతది. మనం ఒంటరిగా 
బతకలేం. మన చుట్టుపక్కల వాండ తో (ప్రతిదినం మనం పోటాడు 

6౧ ౧ 

తున్నప్పటికీ వాండ్లు లేకపోతే మన బతుకులు ఎండిపోతవి. 
మనుషులెవరూ లేని అడవిలో ఎవరినన్నా వదిలిపెడితే భయపడి 
బెంగ పెట్టుకుని చచ్చిపోతాడు. తనతో మాట్లాడటానికి, తనను 
(పేమించటానికి, తనతో (పేమించబడటానికి.._.తనతో కనీసం 
పోరాడటానికై నా ప్రాణికి ఒకరు అవసరం. అందుకే అడవులతో 
ఒంటరిగా ఉండి తపస్సు చేసుకుంటున్న మునులుకూడా కొన్ని 


బతుకుదాం 18 
ఆ 


సకులను, జంతువులను.__అంపే రామచిలుకలనూ, లేళ్ళను, జింక 
"లను పెంచుకొని వాటితో ఆడుకొంటూ పాడుకోంటూ వాటినే 
[శ్రమిస్తూ కాలం గడుస్పతారు, 


ఈ విధంగా మనిషిలో పుట్టుకతో పేవున్న సహకార. 
థావాన్ని. ఈ పోటీ ఆర్థిక వ్యవస్థ వచ్చి అణచిపెట్టింది. సహకార 
భావం అంటే ఏందోకాదు _ కలుప్పగోలుతన మవ్నమాట. అది. 
మంచిదిగాదని ఎవరంటారు? కాని ఈ పోటీ ఆర్థిక వ్యవస్థలో అది 
సాగదు. మనిషిలోఉన్న ఈ కలుపుగోలుతనాన్ని పైెకిలాగితే 
మనిషిలో ఉన్న మంచితనంగూడ పైకివస్తుంది. అప్పుడు మన 
మందరము కలసి కమ్మగ బ్రతుకవచ్చు. 


| 
మన వూళ్ళో ఒక సహకార సంఘం ఉన్నది. అడి అవ 
సరమైన వాళ్ళకు అప్పులియ్యాలె. కాని అది బాగా పని చేస్తు 
లేదు. దానితో మనకు కలుగవలసిన ఫలితాలు కలుగుటలేదు. అది 
మన వూళ్ళో పెట్టి పదిఏండ్లు దాటింది. మనుషులనడుమ ద్వేషాన్ని 
అది రూపు మాపలేదు. అందరం కలిసి (బ్రతుకుదామనే అభి 
ప్రాయాన్ని అది (ప్రచారం చేయలేదు. ఎందుకని? 


మీరూ నేనూ అదేదో లెమ్మని దానికి దూరంగాఉన్నాం, 
కొంచెం నాలుగక్షరాలు తెలిసిన తెలివిగల నలుగురైదుగురు 
అందులో పీఠం వేసుకొని కూర్చున్నారు. ప్రభుత్యంవారితో వారు 
అబద్ధాలాడుతారు, . సర్కారుకు వారు ఏమని చెప్పుతారో తెలుసా? 
మన ఊళ్ళొ ఉన్న వాండ్లందరికీ ఆ సహకారసంఘం అప్పులి స్తున్న 
దన్మి అందరూ ఇందులో సభ్యులమని చెన్నుతారు, ఒక్కడే 


$ 


14 కలసి 


నాలుగునూర్ల రూపాయలు తీసుకొని, ఊళ్ళో వాళ్ళ ఎనమండుగురి 
పేర్లు రాసి, ఆ ఎనమండుగురికి తలా ఒక యేభయి రూపాయలు 
యిచ్చినట్టు లెక్కలు రాస్తారు. ఇదంతా ఎందుకు జరుగుతున్నది ? 
మీరు జరుగని స్తున్నారు గనుక జరుగుతున్నది. మీరుగూడ జరుగని 
వ్యాల్నని జరుగని స్తులేరు. మీ కెవ్యరూ ఈ కిటుకులన్ని చెప్ప 
లేదు. నేనుగూడ పుస్తకాల నడుమపడి కలలుకంటూ మిమ్ములను- 
వదలివచ్చాను. అందుకని మోసం సాగుతున్నది. మోసాన్ని 
తుడుచడానికి పెట్టిన సహాకార సంఘంలో మోసగాండ్లు పీఠం 
వేసుకుంటే ఏమైతది ? కంచె చేన్నుమే _స్టది. మనం దీన్నింక 
సాగనివ్వగూడదు. 


సహకారం అనేది ఒక అప్పులవరకే ఉండి ఆగిపోదు. 
మన (బతుకులకు కావలసినది ఒక్క అప్పులు మాత్రమే కాదు. 
కేవలం డబ్బుండగానే బ్రతుకులు నందనవనాలు కావు. (దితుకులోని 
అన్ని అవసరాలను మనం సహకారం ద్వారానే సాధించుకోవాలె. 
సహకార పద్ధతి మీదనే ఉత్పత్తి చేసుకోవాలె. సహాకార పద్ధతి 
మీదనే వ్యవసాయం చేసుకోవాలె. సహకార పద్దతి మీదనే 
ఉత్పత్తిని అమ్ముకోవాలె. సహకారపద్దతి మీదనే మనకు కావలసిన 
వస్తువులను కొనుకో_వాలె. సహకార పద్ధతిమీదనే పిల్లలకు 
చదువు చెప్పించుకోవాలె. సహకార పద్దతి మీదనే మనకు వచ్చే 
రోగాలను నయం చేసుకోవాలె. మందులు సహకార పద్ధతిమీదనే 
కొనుక్కోవాలె. మొత్తమ్మీద అన్నిపనులు సహకార సద్దతిమీదనే 
జరుగాలె. మన ఊరంతా ఒక కుటుంబం అనుకోవాలె, మనఊక్ళో 
ఉన్న పిల్లలందరు ఘనపిల్లలు. వరదక్షీణకు డబ్బులేక న ఆడ 


బతుకుదాం 15 
కో 


పిల్లా, బడిఫీజుకు డబ్బులేక ఏ మగపిల్లవాడూ ఆత్మహత్యలు చను 
కోవద్దు. ఇండ్లల్లోనుంచి పారిపోవద్దు. తలి దండ్రుల అప్పుల బరు 
వును చూడలేక మన అక్క. చెళ్లెండ్లు ఉరి పోసుకొని చావకూడదు. 
ఒకనికి ఆకలి మదొకనికి కడుపునొప్పి ఉండకూడదు. అందరూ 
కడుపునిండా తినాలె. అందరూ ఆనందంగా ఉండాల. మనం 
కనుక కలిసి [బతుకటానికి పూనుకుంపె ఈ విధంగ స్వర్గాన్ని 
తీసుకొనివచ్చి ముస పల్లెలో నిలుపుకోవచ్చు.--- ఏమంటారు? 


కోడలుకు పచ్చి బ్మరజున్ను రుచిచూడక నాలిక రుచి మరచి 
పోయిందట. మీకు నమస్కారం రాయిమని మరీ మరీ చెప్పింది. 
పిల్లవాడు ఆడుకుంటున్నాడు. 


సెలవు 
మీ వాడు. 


రెండో ఉత్తరం 


పూజ్యులగు నాయసగారికి నమస్కారములు. 


మీఉత్తరం ఆంది చాలా సంతోషమైనది. నేను రాసిన విష 
యాలను మీరు శ్రద్ధగా చదివినందుకు నాకు కలిగిన ఆనందానికి 
మెరలేదు. ఈఉ త్తరంలో మీరుకోరిన [ప్రకారం సహకార సంఘాలు 
ఎన్ని విధాలుగా ఉంటవో రాస్తాను. 


౧. సహకార పరపతి సంఘాలు 


మన దేశములో బాగా (ప్రచారంలో 
ఉన్నవి అస్పుల సహకార సంఘాలు. 
వీటినే పరపతి సహకార సంఘాలని 
అంటారు. ఇవి పల్లెటూర్ల లోను, పట్ట 
ణాలలోను ఉంటవి. పల్లెటూర్లలో ఉన్న 
నే పరపతి సంఘాలలో రైతులు తమ 
పంటలు పండగానే కొంత ధాన్యాన్ని 
పోసారు. అ ధాన్యాన్ని సహకార 
సంఘమువారు అవసరమున్న 
వాం[డ్రకు నాగులకు ఇసారు. నాగుల. 
రేటు చాలా తక్కువగా ఉంటుంది. 
సహాకార సంఘంయొ క్క. ఆశయం సో 
అందరికి సహకరించడంగాని లాభాలు సంపాదించుకోవడం కొదు 
గద! అయినా ఎంతో కొంత లాభం లేందే సహకార సంఘంలో 








బతుకుదోం కే 
టు 


ఎవరూ చేరరు. ఈ ధాన్యం మీద వచ్చిన లాభాలను అందరికీ తమ 
తమ భాగాలనుబట్టి పంచుతారు. మాటవరుసకు ,మీరు సహాకార 
సంభానికి నాలుగు పల్లాల ధాన్యం ఇ స్త రనుకోండి. మరొకరు 
మూడు పల్లాలు, ఇంకొకాయన 
అయిదు పల్లాలు ఇస్తరు. మొత్తం 
పన్నెండు పల్లాల ధాన్య మైంది. 

సహకార సంఘంవాండు ఆ 








పన్నెండు పల్లాల ధాన్యాన్ని నాగుల 
కిచ్చి తపం పదిే బాను సెర్ల 
ధాన్యం ఎక్కువ సంపాదించినారు. 
ఈ పదిహేను సేర్లలో నుండి న. 
మూడుసే ర ధాన్యం తరుగుల క్రింద 
తీసి కడపు. పన్నెండు సేర్ల a fs 
ధాన్యాన్ని పంచుతారు. మీకు ft | (౧ 
నాలుగు సేర్లు, మూడుపల్లాలు బోసిన J) లో వో 
ఆసామికి "మూడు సర్లు, palate ఆసామికి అయిదు సేర్లు 
వస్తయి. యిట్ల ధాన్యాన్నే ఒక్కదగ్గర కుప్పగా బూని అవ్పులిచ్చే 
పద్ధతిని (గ్రేను బేంకుల పద్ధతి అంటారు. మన వూళ్లో కూడ ఇటు 
వంటి (గ్రేనుబేంకు ఒకటున్నది. 
ధాన్యానికి బదులు డబ్బును ఒకచోట చేర్చి అప్పులిచ్చుకోవచ్చు. 
కనీస భాగం అని ఒకటి ఏర్పాటు చేసారు. పదిరూపాయలు కనీస 
భాగం అనుకుందాం. అంటే ఆ సంఘంలో చేరేవాండ్రందరూ కనీసం 


పదిరూపాయలు ఇవ్వాలన్న మాట. అయితే ఒక్కొక్కరు ఎన్ని 
పె 


18 కోలసీ 


భాగాలన్నా కొనుక్కోవచ్చు. మీకు శ క్రి ఉన్నది. కనుక మీరు వంద 
రూపాయలిచ్చి పధి భాగాలను కొనుక్కోవచ్చు. ఇట్లా ఒక్కచోట 
కూడబెట్టిన డబ్బును అవసరమున్నవాళ్లు వద్దకి అప్పు తీసుకుంటారు. 
అప్పులు చౌకగా, తక్కువ వద్దమీద దొరుకుతవి. ఆ సంఘంలో 
చేరినవాండ్ల కే అప్పులిసారు. మన సర్కారువాండ్లు ఇటువంటి సహ 
కార సంఘాలకు మూలధనానికి మూడింతలు అప్పులిస్తున్నరు. 
అంచి మన వూళ్ళో అందరూ భాగాలు కొంటే మొత్తం పదివేల 
రూపాయలైనా యనుకొండి. ఈ కూడిన పదివేల రూపాయలకు 
సర్కారువారు మరొక ముప్పయి వేల రూపాయలి సారు. మొ త్తం 
నలభయివేల రూపాయలను మనకందరికీ అప్పులిసారు. మనం 
ఇచ్చే వడ్డీని, సర్కారు వడ్డి కట్టగా మిగిలిన దానిని మనమే మన 
మన భాగాలనుబట్టి పంచుకుంటం. ఎక్కువ భాగాలు కొన్నవారికి 
ఎక్కువ లాభాలు వ స్తవి, 


ఇటువంటి పరపతి సహకార సంఘాలు పట్టణాల్లో ప్రతి 
ఆఫీసుకు ఒకటి ఉంటది. ప్రతి ఫ్యాక్స్‌ రీకి ఒకటి ఉంటది. ఆయా 
ఆఫీసులలో, ఆయా ఫ్యాక్టరీలలో పనిచే సవాండ్లు నెల జీతం 
రాంగానే తమ జీతంలోనుంచి కొంత డబ్బును సహకార సంఘంతో. 
వెస్తారు. దాన్నే తమకు అవసరమున్నప్పుడు వడ్డీమీద అప్పుకు 
తీసుకుంటారు. 


౨, పార్మిశామిక సహకార సంఘాలు 


మన వూళ్ళో చేనేత సహకార సంఘంవాళ్ళ బట్టల దుకౌణం 
చూచేవుంటారు. ఇదొక: పద్ధతి సహకార సంఘం. దీన్ని పారి 


బతుకుదాం 19 


(శామిక సహకార సంఘం అంటారు. ఒక పని చేసే వాండ్రందరు 
సంఘంగా ఏర్చడుతారు. వాండ్ల కు కౌవలసిన ముడిసరుకు-..అంటే 
నూలు, రాట్నాలకు ఏకులు, ఏకులకు పత్తి మొదలైంది సంఘమే 
కొంటది. తాము చేసిన ఉత్పత్తిని సంఘానికే అప్పగినారు, మాట 
వరుసకు మనవూళ్ళో నూరు మగ్గాలున్నాయనుకుందాం. నూరు 
మగ్గాలకు ఎ మగ్గానికెంత నూలు కావలెనో సహకార సంఘం 
తెలుసుకొని అంత నూలు కొని మగ్గానికింత చొప్పున పంచు 
తుంది. నేతగాండ్లు తాము నేసినబట్టలను సంఘానికే ఇస్తారు 
సంఘం వాండ్లు వాటిని అమ్మి తమ కర్చులు పోంగా మిగిలిన 
లాభాన్ని అందరికీ పంచుతారు. దీంతోటి నేత గాండ్డకు మధ్య 
పోటీ నిస్తుంది. సహకార భావం పమ "పెరుగుత వి, ఒకు. 
చేనేతలోనే కాదు, ప్రతి వృత్తిలో ఇటువంటి సంఘాలు పెట్టుకో 
వచ్చు; కుమ్మరి వాండ్ల ౦దరు కుమ్మర సహాకార సంఘం పెట్టుకో 
వచ్చు; కమ్మరి వాండ్డందరు కలిసి కమ్మరి సహకార సంఘం 
పెట్టుకోవచ్చు. 


3. అంగడి సహకార సంసఘుం 


మరొక పద్ధతి సహకార సంభఘాలుంబవి. వాటిని మార్కె 
టింగు సహకార సంఘాలంటారు. ఒక వస్తువును ఉత్పత్తి చేసే 
టప్పుడు ఎవరికి తోచిన విధంగ వాండ్లు ఉత్పత్తి చేస్తారు. కమ్మర 
వాండ్రందరు కర్దు, పొరలు చేసారు. వడ్తవాండ్లంచరూ నాగండ్లు 
చేస్తారు, అయితే అమ్ముకొ నేటప్పుడు మాతం అందరు కలిసి 
అమ్ముకుంటారు, ఎవరేది చేస్తే అది స్వంతంగ అమ్ముకోకుండా 
సంఘానికి తెచ్చి ఇస్తారు. సంఘం వాండ్లు దానీ ధర నిర్ణయించి 


20 కలసి 


అవసరమున్న వాండ్ల కు అమ్ముతారు. వచ్చిన లాభాన్ని అందరికి, 
వారు తెచ్చి ఇచ్చిన వస్తువులను బట్టి పంచుతారు. ఇటువంటి సహ 
కార సంఘాలవల్ల ధర గిట్టు బాటవుతుంది. పోటీ నశిస్తుంది. 


రి కొనుగో లుదార్ల సహకార సంఘాలు 


ఇంతసేపు జెప్పినవి మనం చేసిన వస్తువులను అమ్ము 
కొనేవి. మనకు కావలసిన వస్తువులను కొనుక్కొనుటానికి కూడ 
సహాకార సంఘాలు పెట్టుకోవచ్చు. ఇట్టివాటిని కొనుగోలుదార్ల PPR 
లేక వాడకందార్ల _--సహకార సంఘాలంటారు. మనం అందరం 
తలా ఇంతడబ్బు వేసుకొని ఒక కొట్టు వెట్టుకుంటం, అందులో 
నునకు కావలసిన వస్తువులన్ని వుంటాయి. ఉప్పు, మిరపకాయలు, 
సబ్బులు, బట్టలు మొదలై నవన్ని వుంటవి. మనకు కావలసిన వాటిని 
మన కొట్టులోనుంచే మనం కొనుక్కోవచ్చు. మనం ఇచ్చిన. 
పైసలోనుంచి కర్చులు పోంగా మిగిలిన లాభాలను మళ్ళీ మనమే 
పంచుకోవచ్చు, 


ఇంతవరకు చెప్పినవన్ని తొలి మెట్టు సహకార సంఘాలు, 
ఏటివలన మనిషిని దోపిడినుంచి రక్షింపవచ్చు. పరపతి సంఘాల 
వలన ఇమ్మడీ ముమ్మడి వడ్డిలు గుంజే షాహుకారు ఇనుప చేతుల 
నుంచి రైతును విడిపించవచ్చు. ఉత్పత్తి చేసుకొని పోటీవలన, 
ఆ ఉత్పత్తికి ధర గిట్టక వచ్చినధరకే అమ్ముకొని, చాలీ చాలని 
ఆదాయంతో సగం కడుపుకు తినే పారిశ్రామికుణ్ణి - మార్కెటింగు 
సహకార సంఘాల ద్యారా, పారిశామిక సహకార సంఘాలద్వారా 
(బ్రతికించవచ్చు. అన్యాయంగా లాభాలు గుంజి అర్థ రూపాయి 


బతుకుదాం 21 
ల 


సబ్బును, రూపాయి కమ్మే కోమటి టక్కులనుంచి కొనుగోలు 
దార్హ సహకార సంఘం రక్షిస్తుంది. కాని ఇవి మనిషి మౌలిక 
జీవితంలో మార్పు తేవు. అమ్మకము మేరకు - లేక కొనుగోలు 
మేరకు ఉన్న కలుపుగోలు తనం వస్తువులను తయారు చేస్తున 
ప్పుడు ఉండదు, 


న్స బహుళార్థ సహకొర సంఘాలు 


ఈ రక రకాల సహకార సంఘాలనుకలిపి ఒకే సంఘంగా 
పెట్టుకోవచ్చు. అట్లా పెట్టుకుంటే మనుషులు, పనిముట్లు ఎన్నో 
కలిసి వ స్పవి. ఇటువంటి సహకారసంఘాలను బహుళార్థ సహకార 
సంఘాలు అని అంటారు. మన సర్కారువారు ఇప్పుడిప్పుడు ఇటు 
వంటి సహకార సంఘాలమీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారు. 
ప్రతిపల్లెకు ఇటువంటి బహుళార్థ సహకారసంఘం ఏర డితే మన 
(గామ రైతులు అనేక కష్టనష్టాలనుండి తప్పించుకుని స్వతంత్రంగా 
ఊపిరి పీలుసొరు. 

నాయనగారూ, ఇన్ని సహకార సంఘాలున్నయి గాని వ్యవ 
సాయానికి సహకారసంఘాలు లేవని అనుకుంటున్నా రేమో, వ్యవ 
సాయానికి కూడా సహకార సంఘాలున్నాయి.. రేపు మన మౌలిక 
జీవితాలలో, మన అలవాట్ల లో (ప్రవ ర్ర్లనలలో మార్పులు తీసుకు 
వచ్చే సహకార సంఘాలు ఏనున్నావుం టే అవి వ్యవసాయ సహా 
కార సంఘాలే. మన దేశంలో వ్యవసాయం మూడుపువ్వులు ఆరు 
కాయలు కౌచి పచ్చ పచ్చగా పది కాలాలవాటు ఉండాలంట సహ 
కార వ్యవసాయమే మంచి దారి అని మన పెద్ద పెద్ద నాయకులు 
చెప్ఫారు. 


వ్యవసా యంలో ప్రత్యేకతలు 


ఇతర పరి మలకు వ్యవసాయానికి చాలా తేడా ఉన్నది. 
వ్యవసాయం లేకుండ ఏ దేశంలోకాని మానవుడు (బ్రతుక లేడు. 
సబ్బులు లేకుండ (బ్రతుకవచ్చు. అవసరంవ సె బట్టలు లేకుండకూడ 
(బతుకవచ్చు. కాని అన్నంలేకుండ నునిషి (బతుక లేడు. ' అన్న మే 
కాదు మన బట్టమా[త్రం ఎక్కడినుంచి వస్తున్నది. బట్టకు దారం 
గావాలె, దారానికి దూది గావాలె. దూది పండించటానికి వ్యవ 
సాయం గావాలె. ఇక, వ్యవసాయం. ఎక్క_డ చేసాం? భూమ్మీద, 
భూమిని మనకు ఇష్టమున్నంత సెంచుకోరాదు. అక్క_ర్లే కపోతే 
తగ్గించుకోరాదు, ఆ భూమిని మనం చేసినామా? అదే వున్నది. 
దాన్ని వాడుకుంటున్నాం. కడమ పరిశ్రమలలో అట్లగాదు- దేంతోటి 
బట్టలు నేసారో - ఆ మగ్గాల్ని -ఎన్నింటినై నా మనిషి తయారు 
చెయ్యవచ్చు. 

ప్రపంచంలో మనుష్యులు పెరుగుతున్నారు. ఏటా కొన్ని 
లక్షల జనం పుడుతున్నారు, చచ్చేవాండ్లు చావంగ కొన్ని లక్షల 
జనం పెరుగుతున్నది. ఈ పెరుగుతున్న మానవ జాతినంతటిని 
సాదవలసింది ఈ వ్యవసాయం ఒక్కటే, ఇన్ని (ప్రత్యేకతలు 
కలిగి ఉన్న వ్యవసాయం కలకాలం పచ్చపచ్చగా ఉం పేనే (బ్రతుకు, 


భూములు ముక్కలుగా, చెల్లా చెదురుగా కూడదు 


భూములు చిన్న చిన్న ముక్కలై పోతే వ్యవసాయానికి 
గిట్టుబాటుండ దు, ఎందుకంపే ఒక అరకతో రెండెకరాలు దున్న 
వచ్చు ననుకోండి, ఒక్క గుంట లేక ఒక్కసెంటు దున్నటాని 


బ్రతుకుదాం ల్లి ఫ్రీ 


కైనా ఒక్క అరక కావలసిందే గద! దానికయ్యే ఖర్చు పెట్టుకో 
వలసిందే గద! ఎరువులు వెయ్యటంలో, కలుపులు తియ్యడంలో 
కొత్త (క్రొత్త పద్దతులమీద వ్యవసాయం చెయ్యటంలో పెద్ద 
భూఖండం లాభదాయకం. చిన్నచిన్న భూఖండాలు నష్టదాయకాలు,. 
కాని మనదేశంలో భూమి ముక్కలు ముక్కలుగా చీలిపోవటం 
వలన, ఆ ముక్కలుగూడ చెల్లాచెదురుగా చిలి పోవటం వలన 
చిన్న భూఖండాలు దిన దినం బాగా పెరుగుతున్నాయి. 


పల ముక్కలు కావడవముంటిె.... 


ఒక భూస్వామికి అయిదుగురు కొడుకు లున్నారనుకోండి. 
అతని మరణంతర్వాత ఆస్తిని అతని అయిదుగురు కొడుకులూ 
సమానంగా పంచుకుంటారు. అయిదెకరాల భూమి ఒకేచోట వున్న 
దనుకుంటె దాన్ని తలా ఒక ఎకరం చొప్పున ఆ అయిదుగురూ 
పంచుకుంటారు. యిటువంటి సంపకంవలన భూమి ముక్కలు 
ముక్కలవుతుంది. 


చెల్లా చెదురంటే? 


చెల్లాచెదురంటే ఇంకా' చిన్నముక్కలు చేనుటన్న మాట, 
మాటవరుసకు ఆ ఆసామికి ఉన్న అయిదెకరాలు ఒక్క చోట 
గాక అయిదుచోట్ల ఉన్నదనుకోండి. ఊరికి తూర్పున ఒకటుం బె, 
దక్షణాన మరొకటి ఉన్నదనుకొండి. ఒకటి చెరువ్నక్రింద, ఒకటి 
ఏటికాల్వ క్రింద, ఒకటి మోటబావి[క్రింద మరొకటి ఏతాం[క్రింద ఉన్న 
యనుకొండీ. భాగాలు పంచుకున్న ప్పుడు వాండ్లు తలా ఒక దిక్కు. 


94 కలసీ 


తీసుకోరు. ఈ అయిదుచోట్ల ఉన్న వాటిలోనుంచి ఒకొక్క. 
దాన్ని అయిదేసి భాగాలుగ పంచుకుంటారు. అయిదుగురూ కలిసి 
ఉన్న ఆస్తిని ఇరువై అయిదు ముక్కలు చేస్తారు. ఒక్కొక్క 
ఆసామి ఒక నాగలి కట్టుకొని ఒకపూట ఒకముక్క_ను, రెండో 
పూట మరోముక్కనూ దున్నుకుంటూఉంటాడు. ఒక్క పూటలో 
దున్నుకొని విత్తనాలు వేసుకోవలసిన ఎకరం భూమిని నాలుగు 
రోజులు దున్నుకుంటాడు. 


అతరకారణాలం 


ఈ ఆస్తి పంపకాల వలననే కాక ఇంకా అనేకవిధాల భూమి 
ముక్కలు ముక్క_లౌతుంది. ఎ అవసరం వచ్చినా ఇంత కొండను 
కుదవ బెట్టో, అమ్మకం జరిపో తీర్చుకోవలసిం ది గద! కొడుకు 
పుట్టు వెండ్రుకలకు అప్పు తేవాలన్నా, బిడ్డ పెళ్ళికి అప్పు సంపా 
యించాలన్నా, ఆఖరుకు ముసలయ్య చావుకు, దిన వారాలకు అప్పు 
తెచ్చి నడిపించాలన్నా ఆ భూమినే కుదువబెట్టో - అడిగిన ధరకు 
అమ్మా బైట పడవలసిందేగద! 


వ్యవసా యు సంస్కరణలు 


మన దేశంలో వ్యవసాయం బాగు పడటానికి పెద్దలు తలా 
ఒకదారి చూపించారు. నాగలిపట్టి దున్నేవాండ్లెందరికో ఇవాళ చాలి 
నంత భూమి లేదు. పట్టణాలల్లో వుండి పెద్ద పెద్ద బంగళాలతో 
సుఖంగా బతుకుతున్న పెద్ద పెద్ద దొరలకు వేలకు వేల ఎకరాల 
భూమి ఉన్నది. అందుకని దేశంలో ఉన్న భూమినంతటిని దున్నే 


బ్ర జ కదాం పీస్‌ 
వాండ్లందరికి సమానంగ పంచిపెట్టాల్నని కొందరన్నారు. అట్ల 
పంచిపెడితే అందరికీ తలా ఎకరమో, ఎకరంనరో వస్తది. 
ఆ విధంగా వచ్చిన ఎకరాన్నో ఎకరన్నరనో రైతు - ఏ అప్పు 
తీర్చుకొనుటానికో అమ్ముకోడనే నమ్మకం ఏమున్నది? పైగా. 
భూమి చిన్నచిన్న ముక్కలై ఫల సాయం తగ్గిపోతుంది. 


కొంతమంది పెద్ద భూస్వాములు ఈ వాదాన్ని పట్టుకొని 
భూమిని అందరికి సమానంగ పంచవద్దసి బయలుదేరినారు. కాని 
అందరికి కడుపునిండ తిండి దొరికినప్పుడే మనకు స్వత౦ త్రం 
వచ్చినందుకు లాభం. నా కాళ్ళమీద నేను నిలుచుండ గలిగినప్పుడే 
నాకు స్వతంత్రం వుంటది. ఏ నలుగురు పెద్ద భూస్వాముల చేతుల 
లోనో నా (బ్రతుకును పెట్టితే, స్వతంత్రం అనేది ఆ నలుగురు పెద్ద 
భూస్వాముల చేతులలో ఇరుక్కుపోయి. మయిల  సడిపోతది. 
ఈ పెద్ద భూస్వాము లేమంటరంటే చిన్న చిన్న భూములున్న 
వారందరు తమ చిన్న భూములను ఈ పెద్ద భూస్వాములకు 
అమ్ముకోవాలె, అప్పుడు చిన్న భూఖండా లుండవు. ఈ భూస్యా 
ముల కింద మళ్ళీ అందరూ పాలేర్లుగాచేరి దాన్ని దున్నాలి, ఎవరి 
కూలి వాండ్లు తీసుకోవాలె, లాభాలుమా(త్రం భూస్వామిగారు 
కమ్మగా కాలుమీద కాలువేసుకొని అనుభవిస్తాడు. 


కొన్ని దేశాలలో ఈ చిక్కును ఇంకోతీరుగ విడదీశారు. 
భూములు అమ్మకాన్ని, కొనటాన్ని బందుచేసినారు. చిన్న చిన్న 
భూఖండాలను సర్కొారువారకొని దానిమీద మరి పాలేర్లను పెట్టి 
వ్యవసాయం చేయించారు. సపెప పడ్డతిలో తోకలు భూస్వామిగారు 


వ్‌ 
4 


28 కలసీ 


తింపే ఈ పద్దతిలో సర్కారువారు తిన్నారు. ఎంత జేసినా దున్నిన 
రై తుకుమా(త్రం కూలి రాశ్లే మిగిలినవి. 


సహకార వ్యవసాయం 


ఈ చిక్కులన్నీ పోవటానికి ఒక్కటే దారి కనుపడు 
తున్నది. అదే సహకార వ్యవసాయం. మన వూళ్లో ఉన్న భూమి 
" నంతటినీ ఒక్కదగ్గర చేర్చేదీ, అందరూ కలిసి దున్నేదీ. 


ఇందులో మళ్లీ రెండు రకౌలున్నాయి. ఒకటి సహకార 
వ్యవసాయం, రెండోది సమిష్టి వ్యవసాయం. 


సహకార వ్యవసాయ మంచే అందులో ఎవరి భూమి 
మీది హక్కు వాండ్లకే వుంటది. ఎవరిభూమిని వాండ్లే దున్ను 
. కుంటారు, కాని, సహకార పద్ధతిమీద తమకు కావలసిన ఎరువులను, 
మేతను వ్యవసాయానికి పనికివచ్చే పనిముట్ల ను కొనుక్కుంటారు. 
పంట పండినతర్వాత పండినసంటను మళ్ళీ సహకార సంఘం 
. ధ్వారానే అమ్ముకుంటారు. ఈ పద్ధతి సహకార వ్యవసాయం- 
సమిష్టి వ్యవసాయానికి మొదటి మెట్టు, 


సమిష్టి వ్యవసాయం 


సమిష్టి వ్యవనాయమంటే అట్ల గాదు. అందరూ తమ తమ 
భూమిని ఒక్కదగ్గర కూడపెడతారు. అంటే భూమిమీద తమ 
కున్న హక్కును సహకార సంఘానికి అప్పజెప్పుతరు. సహకార 
సంఘం వాండ్రే ఎభూమిని ఎవరు దున్నాల్నో నిర్ణయిస్తారు, దేనిలో 


బతుకుదాం 27 
లా 


ఏపంట పండాలె, ఎక్కడ ఎంత ఎరువు దోలాలె, ఎక్కడ ఎటు 
వంటి విత్తనాలు పెట్టాలె మొదలై నవన్ని సంఘమే నిర్హయి స్తది. 
పంట పండినతర్వాత పనినిబట్టి అందరికి దాన్ని పంచుతారు, 
సంఘాన్ని నడుపటానికి కొంతపంట ఉంచుకుంటది. 


కొన్ని చిక్కు లం 


ఈ పండిన పంటను ఎట్ల పంచాలనేది పెద్ద చిక్కు. 
అవసరాన్నిబట్టి పంచాలెనా? పనినిబట్టి పంచాలెనా? అతడు సంఘాని 
కిచ్చిన భూమినిబట్టి పంచాలెనా ? 


ఒక ఇంట్లో అందరు ఆడవాండ్లే వుంటారు. పని చెయ్య 
లేరు, మరి వాండ్లు ఆకలితోటి చావ వలసిందేనా? 


ఒక భూస్వామి పదెకరాలు సంఘాని కిచ్చాడు. అతనికి 
తాను దస్ప ఇంక తినేవాండ్లులేరు. మరొకరైతు ఒకపే ఎకరం 
ఇచ్చిండు. ఆ యింట్లో పదిమంది తినే వాండ్లున్నారు. ఎవరికి ఎంత 
ఇవ్వాలె? ఎవరికి ఎంత ఇ స్తై న్యాయం? 


పదెకరాలిచ్చిన భూస్వామి ఒక్కటే నాగలి దున్నిండు. 
ఒక్క ఎకరం ఇచ్చిన రైతు తాను తన కుటుంబం కలిసి పది 
నాగండ్లు కట్టినారు. ఎవరికి ఎంత పంచాలి? 


అవసరాన్నిబట్టి పందుతె, కొంతమంది పని దొంగలు 
తయారై తరు. ఇచ్చిన భాగాన్ని బట్టి పంచుతె ఈ అసమానతలు 
ఇట్లనే వ వుంటయి. ధనవంతులకు పెద్దపాలు, దరి(దులకు చిన్నపాలు 
పోతది. కాదయ్యా చేసిన పనినిబట్టి పంచుదామంది పదెకరా 


సరీ కలసి 


లిచ్చిన ఆసామికం బె ఒక్క ఎకరఠి ఇచ్చిన ఆసామికే ఎక్కువ 
పాలు వస్తది. ఆ ఆసామి సంఘానికి పదెకరాలు ఎందు కియ్యాలె? 


చిక్కులు తొలిగించవచ్చు 


ఈ చిక్కులను ఒక్క నడిమిదారిన విడదీయవచ్చు. పంట 
రాంగానే దానిలోనుండి కొంతభాగం దాన ధర్మాలకు, మరికొంత 
భాగం నంఘంకోసం తియ్యాలె. ఇట్ల తీసినదానిలోనుండి పని 
చెయ్యలేని వాండ్లను సాదాలె. ఇటువంటి పనిచేతకాని వాండ్లను 
ఎల్ల ప్పుడు సొదటానికి సంఘం పూచిపడవద్దు. వాండ్లు కొంచెం 
కోలుకోంగానే ఆడ, మగ అనే భేదంలేకుండ పనికిపోవాలె. 


(న (| 


వళ 


న, ల 
లో, Cis ger be (0 ఫ్రే [| స్ట లే 
Woy క క CEs | క ము... 


ఇట్ల పంచంగా మిగిలిన పంటలోనుంచి న్యాయమైన' కూలి 

రేటు చొప్పున పనినిబట్టి పంచాలె. అంటె నాగలికింత అని నాగటి 

వాళ్ళు పంచాల్నన్న మాట. , ఎరువులు కలుపులు మొదలై న వాటి 

ఖర్చులన్ని తియ్యాలె. ఇవన్ని తియ్యగా, నాగలి పాళ్ల పోగా 

ఇంకా పంట మిగులుతుంది. దాన్ని భూమి పాళ్ళుజేసి పంచాలె. 

ఇట్లా జేస్తే టం భూమి పాలుకు భూమి పాలు వ స్తది, 
ణో 

షా | 

క వే A] || 


pry వ్‌ 
శ్‌ వ్‌ శ్వా స్త 
ల గ్‌ లో ఫ్‌ కే CE bn / 
J “ oe TEN +, 





బతుకుదాం 29 
wu 


నాగటి పాలుకు నాగటి పాలు వస్తది. భూమి పాలు కొద్దిగ వచ్చే 
ర తుకు నాగటిపాలు ఎక్కువరావచ్చు. ఈ |పకారంగ అందరు 
కడుపునిండ తిని, కలిసి కమ్మగ (బితుకవచ్చు. 

అయితే ఇట్ల సమిష్టి వ్యవసాయం మొదలు పెట్టినట్లయి తె 
మన స్వతంత్రం దెబ్బ తింటదని కొందరు అంటున్నారు. “నాకున్న 
కొండ్రలో నేను జొన్న పండించుకుంటనో, పొగాకు పండించు 
కుంటనో నా యిష్టం, నడుమ ఈ. సంఘం పెత్తనం దేనికి?” 
అంటారు. 


ఒక్కసంగతి మీకు ఇదివరకే రాయవలసి ఉండె. మరచి 
పోయిన. : మరచిపోవుడుగూడ మంచిదే అయింది. ఎందుకంటె 
ఇప్పుడు అనుమానం వచ్చినప్పుడు అక్కరకు వస్తున్నది గద, 

సహకార సంఘంలో ఒక సూత్ర మున్నది. అదెందంపే 
“ఒక్క మనిషికి ఒక్క ఓటు” అనేది. ఈ సంఘం ఎక్కడి 






ళ్‌ 


గ 
ల్‌. 
Tt 
ఛల్‌ అల 





కరే 
Te పన! 


ళ్‌ 
ల్‌ 
ర గ్‌ 
“er 
౯ భర్త 
ఖో < 
pe 


లై | ఎం శా 
త్‌ో 
బట్‌ ఖో ; QQ 
fad గో వొక ఎల 
సో Ca 





7 
Ca) 
Pd 


$0 కలసి 


నుంచో వచ్చి మనవూక్ళో పీఠంవెసుకొని కూర్చుంటుందను 
కుంటున్న రేమో? కాదు మనవూరు వాళ్ళమే అందరంగలిసి ఒక 
సంఘాన్ని ఎన్నుకుంటాం, అప్పుల సహకార సంఘమైనా, కొను 
గోలుదార్ల సహకార సంఘమైనా మనం ఎన్నుకున్న వాం డే నడుపు 
తరు. ఈ ఎన్ను కొనుడుగూడ మనిషికి ఒక ఓటు చొప్పున ఎన్ను 
కుంటరు. పదెకరాలు ఇచ్చినాయనా, ఒక్క ఎకరం ఇచ్చి నాయనా 
ఒక్కొక్క వోపేవే స్తరు. పరపతి సంఘానికి నందరూపాయలిచ్చి 
నాయనా పది రూపాయలిచ్చినాయనా తలకొక ఓటుమాత్రమె 
వేస్తరు. ఇట్ల ఎన్నుకున్న సంఘంగూడ కొన్ని సూత్రాలకు కట్టు 
బడి నడువాలె. కొన్ని గిరులు గీ స్తరు. అవి దాటకూడదు. ఇవన్నీ 
కాంగ ఈ సంఘం లెక్కలు రాసి పెట్టాలె. మనందరిమీద సంఘం 
పెత్తనం చెయ్యదు. మనందరికి సంఘం సేవచే స్తది. మన 
మామిడితోటను కాయుమని తెనుగు రామయ్యకు చెప్పినమనుకోండి. 
తెనుగు రామయ్యను నున మామిడితోటకు రాజును జేసినట్టా? 
కాదుగద. అయినా మన పిల్లలు మామిడి పిందెలను తెంపి పారే 
స్తుం టె రామయ్యవచ్చి కోప్పడతడు. ఆ హక్కు ఆయనకున్న ది 
గద. సంఘంగూడ అంతే. 


ఇంకో సంగతి, స్వతం[త్రమం'టె ఏంది అనేదాన్ని మొదలు 
దెలుసుకోవాఠె. నాకు స్వతంత్రమున్న దని మందింటిమీద నిప్పు 
వెయ్యవచ్చునా? నాకు టు నెను, విషందాగి చచ్చి 
పోవచ్చునా? 


నాయనగారూ, మనం ఇన్నాళ్ల పోట్లాడి సంవాదించుకున్న 
స్వతంత్రం (బ్రతుక టానికి గాని చచ్చుటానికి గాదు. గాంధినుహో 


బ్రతుకుదాం ఫ్ర] 


తుడు తన బొక్కల 'దేహంతోటి పోట్లాడి తెచ్చిన స్వతంత్రం 
మనుషులు అందరు బతుకటాసనికిగాని కొందరు బతుకటానికి గాదు, 


అందరం బతకాలె. అందరం కమ్మగా బతకాలె. అందరం 
కలి స్టేనే బతుకుతం. కలువకపోతె మనలో మనమే ఒకండ్ల 
నొకండ్లు చంపుకొని చ_స్తం. పోటీ ఆర్థికవ్యవస్థ యాదవ కులానికి 
మొసలం వంటిది. సహాకార వ్యవస్థ నంజీవి వంటిది. ఏదికావలెనో 
ఏరు కోవాలె? ఎంత ఆలస్యం జేస్త అంత ముప్పు ముందుకు 
వస్తున్నది. త్వరపడాలె. (బ్రతుకటానికి తయారీలు త్వర త్వరగా 
చేనుకొని చావుతోటి పోట్లాడాలె. 


ఈ సారికిక ఉంటాను. సందేహాలేమన్నా ఉంచే రాయండి. 
మళ్ళీ చర్చించుకుందాం. 


మీ వా డు. 


మూడ న ఉత్తరం 


పూజ్యులగు నాయనగారికి నమసా గార్‌ ములు, 


అనేకమైన సందేహాలతో కూడిన మీ ఉత్తరం అందింది. 
ఇప్పుడుంటున్న సహకార సంఘాలను జూ స్టె నేను కంటున్న 
కలలకు వాటికి ఎక్కడ పొత్తు కుదిరేటట్లు లేదంటారు. కాని ఉన్న 
చిక్కంత తప్పులెన్నడంలోనే వస్తున్నది. ఇప్పుడున్న సహకార 
సంఘాలు ఇల్లా వుండటానికి అందులోవున్న తప్పులతోపాటు 
మనం జేస్తున్న తప్పులుగూడ ఉన్నయని మీకు ఇదివరకటి 
ఉ త్తరంల్లోనే రాశాను. మన ఇల్లు దోచుకుంటున్నట్లు మనకు తెలిసి 
గూడ మనం ఊరుకుంటున్నామం టె త ప్పెవరిది? అట్ల ఉశరుకుం టె 
దొంగలు మన తలకాయలుగూడ కోసుక పోతారు. మనం నిద్ర 
నుంచి లే స్ప, ఇప్పుడున్న సహకార సంఘాలలోని సగం తప్పులు 
వాటంతటవే మాయమౌతయి. 


ఇప్పటిదనుక సహకార సంఘమంచె మనకు అదొక 
తీరుగ మనుసున బట్టింది. సహకార సంఘమం బె సర్కారు అప్పు 
లిచ్చె కార్యాలయమనుకున్నాం. సంఘంలో అన్యాయాలు జరుగుతె 
సర్కారును తిట్టుకున్నాం. కాని సహకార సంఘమంది మనకు 
మనమే, ఇంతకన్న మంచిగ బ్రతుకటానికి పెట్టుకున్న సంఘమని 
ఎన్న డనుకున్నాం గనుక. 


ఇవాళ సర్కారు సహకార సంఘాలకు, దాని మూల ధనం 
కంచె మూడింతలు అప్పులిస్తున్న ది. అంటె మనం మనం గలిసి 


బ్రతుకుదాం 88 


మంచిగ [బతుకటానికి సంఘం పెట్టుకుంటె సర్కారు మనకు 
నీడగ నిలుచుంటున్నది, మనతో మాటకు- రేపట్నుంచి సర్కారు 
మనకు అప్పులిచ్చుడు మాన్నేస్తదనుకుందాం. సహాయం చెయ్యదు. 
అయితె మనం మంచిగ (బ్రతుకుడు మానుకుంటామా? సర్కారు 
మనకు విషం గలిపిన అన్నం పెడితె మనం తింటామా? అట్లు 
బెట్టు సర్కారును గడ్జెమీదినుంచి దించనన్నా దించుతం చేత గాక 
పోతె ఉపవాసమన్నా ఉంటం గాని విషం గలిపిన అన్నం మాత్రం 
దినం గద. ఈ సహకార సంఘాలు మనవి. నునం పెట్టుకున్నం. 
మనకు సర్కారు సహాయం జియ్యాలె. చెయ్యకపోయినా మన 
సంఘాలను మనం కూలకొట్టుకోం. మెగా సర్కారు మనకు 
సహాయం చెయ్యన్నాడు, మనకు ఎదురు తిరిగిన్నాడు మన 
మందరం ఒక్కటయి సర్కారునే కూలగొడతం. 


నాయనగారూ, సర్కారు వవరకొ సమసి సహాయం జై స్తది? 
మనం పన్నులు ఇయ్యకుం ఇ సర్కారు ఎట్లా |బ్రతుకుతది? మనం 
ఆకలి తోటి బాధపడుతుం టె సర్కారుకు. అప్ప్బులెక్క_డ నుంచి 
దెచ్చి స్తం? మనం పఫ్రరేగా వుంటేనే సర్కారు సుఖంగవుంటుంది. 
మన కడుపులు నిండిన్నాడే సర్కారు పునాదులు గట్టిగ ఉంటయి. 
కడుపులో నున పెగులు జఒర్రిన్నాడు సర్కారు గద్దె కింద మీద 
గావలసిందే. దాని పునాదులు కదలవలసిందే. మన దేశంలో ఇప్పు 
డున్నది మన సర్కారు గనుక మనకు సహాయం జేస్తున్నది. 


ఇప్పుడున్న ఈ సహాకార సంఘాలను బాగుజెయ్యాల్నం"ే, 
సర్కారు నౌకర్ల చేతుల్లోంచి ఈ సంఘాలను మనం తీసుకోవాలె. 


34 కలసి 


ఎన్ను కునేటప్పుడు చదువుకం'టె నీతి పెద్దది. నీతివంతునికి 
నాలుగక్షరాలు వచ్చినాసరే. బియ్యేలు, యమ్మెలు పాసయిన 
అవినీతివంతుల క న్న వెయ్యిరెట్లు నయం. చదువువచ్చి, సీత్రివంతుడు 
అయినవాడు దొరికితె ఇక బంగారం దొరికిన ప్టేనాయె, అటువంటి 
వాండ్లను మనవూళ్ళోనే తయారు జెయ్యాలె. సీతివంతులకే ఓట్లు 
వెయ్యాలె. మీ ఆజ్ఞ అయితె నేను స్వయంగావచ్చి అక్కడ వుండి 
ఈ బాధ్యత లన్ని బుజాన వేసుకొని మోయటానికి సిద్దంగా ఉన్నాను, 
అయితే మీబోటి పెద్దలు నాకు అండగ నిలుచుండాలె. 


తాటి చెట్టు ఎక్కే వాలే ఎంత దూరం లేపుతారు? కొంత 
దూరం ఎక్కినాక అతడే తన స్వంత ఉపాయం మీద పెకి 
పోవాలె. చేతకానివాడు మూతి సండ్లు విరిగెటట్టు [కింద పడి 


పోతాడు. “,సరాా_రు చేసును నహాయం తాటిచెటు ఎకే%వానికి 


ఇచ్చె ఆసరావంటిది. అది మొదటోనే వుంటది. తరవాత మనంతట 
మనమే స్వంత శ క్రి తోటే పెకి పోవాలె!! ల 


నాయనగారూ, ఈ మూడు త్తరాల్లో మీకు నేను కొన్ని 
ముఖ్య మెన ఆర్థిక శాస్త్ర సూత్రాలు చెప్పటానికి [ప్రయత్నించినాను. 
మీకు నేను చెప్పుడు తప్పే. కాని మీరు నన్ను చదివించారు గనుక 
నా బాధ్యతను నేను నిర్వహించాలి. ఎవరికివారు ఇప్పుడు మంచిగ 
(బ్రతుకుటానికి రెండు స్నూతాలు చెపుతాను. 


బతుకుదాం 85 
పీ 
యణ అప్పు చెయవద్దు 


ఆకలి తోటి చచ్చినా సరే గాని అప్పుచేసి పప్పు కూడు తిన 
వద్దు. మీకు మాత్రం తెలువదా? నునవూళ్ళోనే ఎన్ని సంసొరాలు 
అప్పులకు ఆహుతయినవి? ఒక్కసారి అప్పు తీసుకున్నామా ఇంక 
అది జన్మ జన్మాలకు తీరదు. మన కేమో ప్రతి దానికి అప్పు తీసు 
కునే అలవాటు. అందుకనే వెనుకటికి ఒక పెద్ద మనిషి మనను 
గురించి అన్నడట.... 


“భారత దేశంలో రైతు అప్పు తోకే పుట్టి అప్పు తోపే 
చస్తడని” 

నున మల్లయ్య సంగతే చూడండి. అతనితండ్రి చనిపోయే 
టప్పుడు అతనికి అప్పులను గూడ అప్ప జెప్పి పోయినాడు. 
తర్వాత ఆ తండ్రి దిన వారాల 
కని మల్లయ్య మణీ కొంత 
అప్పు జేశాడు, (ప్రతి ఏట పండిన 
పంట సావుకారుకే పోస్తున్నడు, 
తాను గటక, చింత అంబలే తాగు 
తున్నాడు. కాని అప్పు మాత్రం 






టడా ? ఊంహు.... రేపు కొడుకు (|| 
పుట్టు వెండుకలకు అప్పు 
దెసడు. ఎల్లుండి విడ "పెండికి 
meer (౧౧) G ౧m: 


5 


86 కలసి 


ETE అప్పు దెస్తడు. ఉన్న ఆస్తి 
క్‌ ర్‌ ॥ నంత కుదువ పెట్టి అప్పులు 
A వ ry 


tra 1, దేస్తడు. తండ్రి తన కిచ్చిపోయిన 






స్తి- అప్పు” అనే రెండింటిలో 


Wiss తగ్గించి రెండో 
దాన్ని పెంచి తాను జస్తూ తన 
త క పోతాడు. ఇది ఇట్లగే నడు స్తుంటది. ఆక 
రుకు ఒకనాడు సావుకారు వచ్చి భూమినీ ఇల్లునూ కబ్దా చేసుకొని 
మల్లయ్య “పెండ్లాం బిడ్డలను ఇంట్లోంచి బయ AR 
టకు గెంటి వే స్తడు. వీళ్ళందరు. కడుపులు 
చేత బట్టుకొని ఇంటింటికి బిచ్చానికి బయలు 
దేరుతరు. ఒకడు ఏటిఒడ్డున ఒకడు బాటలో 
చచ్చిపోతారు. పీనుగును ము దిక్కుండరు. స | 
అప్పుడు గాని అప్పులు తెచ్చుడు మానుకోరు. అప్పుడుగాని be 
అప్పులు తీరవు. 








నాయనగారూ ఈ కథంత తలుచుకుంటె కండ్లకు నీళ్లు 
వస్తున్నయి. కాని ఈ మాటనే పల్ల య్యకు చెప్పితే కోపానికివచ్చి 
నామీద దుడ్డుగ్యర దిరగే స్తడు. అంత రోషం మనిషికి. 


ఇట్ల ఎందుకైత దనుకున్నరు? అప్పు తెచ్చినచోట వడ్డీ 
కూడ ఉంటది. ఆ వద్ద ఎప్పటికప్పుడు సెరుగుతునే వుంటది. 
ఎప్పుడు తీర్చినా ఈ మనిషి వడ్డీ తీర్చుడేకాని అస్సలుకు ఒక్క 
గవ్వగూడ జమకాదు, ఇధి అప్ఫులలో ఉన్న కిటుకు, 


ఎ తుకుదాం 3 
అనో 


ఇంకొకటి. తీసుకునే అప్సు దండగమారి పనులకు దప్ప 
అక్కరకు వచ్చే పనులకు దీసుకోరు. పెళ్లికో, చావుకో, సంతర్ప 
ణకో, బొట్లకో టోనాలకో తీసుకుంటరు. అందుకని తీసుకున్న 
డబ్బు వట్టిగనే ఖర్చయితది. అప్పు తీసుకున్నా ఏదన్న మంచిపనికి 
తీసుకోవచ్చు, 


సహకార పరపతి సంఘాలు బెట్టుకుంటె ఈ చిక్కులు 
కొన్ని తీరిపోతాయి, శ 


౨ అవసరాలను ముందు పూర్తి జేసుకోవాలె 


రెండో ముఖ్య సూత్రం మీకు నేను చెప్పాలనుకుంటున్నది 
ఏమిటంపే అవసరాలను ముందు పూ ర్తి చేసుకొమ్మని, మీకు రాసిన 
మొదటి డి త్తరంలో (బతుకు దెరువు అపర. వ కొన్ని_విలా 
సాలు కొన్నీ వుంటాయని రాశాను, 


ఏ వస్తువులు లేకుండా మనం |బ్రతుకలేమో అవి జీవితానికి 
అతిముఖ్యమైన అవసరాలు, అందుకని మనం మన ఆదాయాన్ని 
ముందు వీటిని కొనుటానికి ఖర్చు పెట్టాలె. తిండి, బట్ట, ఇల్లు మొద 
ఖై నవి ఇందులోకి వ_స్తయి. 


' వీటి తర్వాత కొన్ని సౌకర్వాలుంటాయి. (బతుకును 
సుఖవంతం చేసుకోవటానికి అవి అవసరం. అవి లేకపోతే 
మనం చేసేపనిని మంచిగ చెయ్యలేం. మంచి పని ముట్టుంటె 
సని మంచిగ జరుగుతది. కట్టె నాగలికంట ఇనుప నాగలితోటి 


88 కలసీ 


భూమిని లోతుకు దున్నవచ్చు. వట్ట కాళ్ళకం టె చెప్పులుంపే 
నడక కొంచెం నిర్భ్మయంగ దూగుతది. ఇటువంటివన్ని సౌకర్యాల 
(క్రిందికివస్తవి. మొదటిరకం ముఖ్యఅవసరాలు తీరిన తర్వాత మిగి 
లిన డబ్బును వీటిమీద ఖర్చు చెయ్యాలె. 


ఇవన్ని పోంగ మిగిలిన డబ్బుంటె వాటిని విలాస వస్తు 
వలకు ఖర్చు పెట్టవచ్చు. ఏవి లేకున్నా (బ్రతుకు మంచిగనే సాగు 
తదో వాటిని విలాస వస్తువులంటారు. సినిమాలు, నాటకాలు, 
సెల్కుబట్టలు-..ఇవన్ని విలాస వస్తువుల కిందికి వ స్తవి, 


ఆత వస్తువులను ఈ విధంగా మూడురకౌలుగా విభజిం 
పడం కష్టం. ఎందుకంటె ఒక దరిద్రునికి బండి విలాసవస్తు వే 
కావచ్చు - కొంచెం డబ్బున్నవానికి అది చాలా అవసరం. ఇంకా 
ఎక్కువ డబ్బుంటె మోటరుకారే కొనుక్కుంటారు. పనుల; పనులను ను బట్టి 
గూడ కొన్ని వస్తువులు అవసరాలు, మరికొన్ని వత ఆః అవుతాయి. 
ఎండలో తిరిగే పల్లెటూరి రైతుకు చలువ సులోచనాలు అవసరం. 
పట్టణంలో ఇనుప 'విసనకర్రల గాలిలో కూర్చుంటే వానికి చలువజోన్ట. 
విలాసం. తెల్లారకముందే చలిపూట లేచి పొలానికి పొయ్యే స్‌క్రు 
ఉన్ని అంగీ ( స్వెట్టరు అవసరం. రోజు ఎనిమిది గొట్టంగ లేచే సీ 
కోడలుకు అది విలాసం. అట్లాగే పట్టణంలో ఉద్యోగం చేస్తున్న 
వౌరికి గడియారం అవసరం, ae పల్లెటూరి ర కుకు విలాసం, 


ఈవిధంగా ఈ అవసరాలు, సౌకర్యాలు, విలాసాలు మను 
షుల ఆదాయలను ఐజ్జా వారుచేస్తున్న వృ త్తులను బట్టి మారుతున్నా, 


బతుకుదో౦ ర 89 
ద్ర 


కొంచెం శాంతంగా ఆలోచించుకుంటే ఎవరికి వారు తము తమ 
అవసరాలేమిటి, విలాసాలేమిటి అనేవి నిర్ణయించుకోవచ్చు. 


~ తే విలాసాలమీద కర్చు ఎంత _ మానివేస్తే అంత 





మంచిది. దాని మీద సెపు కరు ను ఫొదుపు' చేసి ౦కెందులో 
నన్నా పెట్టుబడి పెట్టుకోవచ్చు. 


పొదుపు చేయటం చాలా అవసరం. మనకు తెలియకుండా 

మున్ముందు పెద్ద పెద్ద కర్చులు వచ్చి పడవచ్చు. ఒక యేడు 
© 0 

పంటలు మునుగవచ్చు. పెద్ద పెద్ద రోగాలు రావచ్చు. అవన్నింటినీ 

ఎదుర్కొనటానికి మన దగ్గర కావలసినంత డబ్బుండాలె. లేక 

పోతే సావుకారు దగ్గరికే పోవలసి వస్తుంది. ఒక్కసారి సావుకారు 


40 కల స్రీ 


వలలో చిక్కితిమా, నే నింతవరకు చెప్పిన మల్లయ్య కథ గ్నిరున 
తిరుగవలసిందే. 


ఈ రెండు మంచిగ _బ్రతుకటానికి మూలసూ[క్రాలు. అయితే 
ఎవరికి వాదే యమునా తీరే పద్దతిలో బతుకులు 'సాగుతున్నంత 
కాలం మనబోటి వీదవాండ్లకు ఈ మూల సూత్రాలను పాటించడం 
కష్టం. అందరు మంచిగ బతకాల్నం చ అందరు కలిసి [బతకాఠె. 
కలిసి [బతకటానికి సహకార సంఘాలు మొదటి మెట్లు. ఒక్కొక్క 
సహకారసంఘం, మనిషికి కలిసి (బతికే పాఠాలు నేర్పే పొఠశాల 
వంటిది. [బతుకును గురించిన పాఠాలు ఆ బడిలో నేర్చుకుందాం. ఆ 
పాఠాలతో మన్మబతుకులు దిద్దుకుందాం. 


ఇంతటితో నా ఉత్తరం ముగోంచవలసిందే. ఊరికే ఇటు 
వంటి రాతలతోను, ఉపదేశాలతోను జరిగే పని తక్కువ. ఏదో 
ఒకటి చేసి చూపించాలె. చెప్పటానికేంది మస్తుగ నీతులు చెప్ప 
వచ్చు. చెప్పె వాడెప్పుడూ గడ్డమీదనే ఉంటడు. నీళ్ళలోకి దిగితే 
గాని లోతు దెలువదు. 


అయితె సహకార సంఘం అనేది ఎట్లా మొదలు పెట్టాల్నో 
రెండుమాటల్లో చెప్పి ఊరుకుంటాను. ఎటువంటి సహకార సంఘం 
పెట్టదలచుకున్నా ముందర ఒక సదిమందినన్నా చేర్చాలె.. ఎక్కువ 
వుంటె మంచిదే కాని అంతకు తక్కువ వుండకూడదు. ఈ పది 
మంది కలిసి ఒక సహకార సంఘంగా ఏర్పడాలె. ఇది ఏం నహ 
కార సంఘమో నిర్ణయించుకోవాలి, అంది పరపతి సంఘమా? 


బతుకుదాం Al 
శో 


వ్యవహయ సహకార సంఘమా? బహుళార్థ సహకార సంఘమా 
తేల్బుకోవాలె, సహకార సంఘాలు ఎన్ని రకాలుగా ఉండవచ్చో 
నేను రెండవ ఉత్తరంలో మీకు రాశాను. అందులో ఏరకప్ప సహ 
కార సంఘంగా ఏర్పడ దలచుకొన్నారో తెలుపుతూ సహాకార 
సంఘాల రిజిస్టాంరు గారికి రాస్తే అయన మీ సంఘాన్ని రిజిష్టరు 
చేసుకుంటాడు. మీ సంఘానికి ఒక నియమావళి "ఉండాలె. నియ 


మావళ నమూనాలు కేంద సహకార సంఘ కార్యాలయంలో అచ్చ 
యినవే_దొరుకుతాయి.-మీది ఏరకం సహకార సంఘమో తెలు 
పుతూ కేంద సహకార సంఘానికి రాస్తే వారు ఆ రకపు సహా 
కారసంఘం నియమావళి నమూనా పంపిసారు. మన అవసరాలను 
బట్టి మనం మ్లనకు తోచిన మార్పులు, చేర్చులు, అందులో చేసుకో 


వచ్చు, 


ఈ మార్పులు చేసుకున్న నియమావళిని సహకార సంఘాల 
రిజిస్టారుకు మనం రిజిస్టేషనుకు మొదట పెట్టే దరఖాస్తుతో 
బాటే పంపాలె, మన సంఘం మూలధనాన్ని ఎదన్నా ఒక 
బేంకులో, బేంకు లేకపోతే టపాథానలో పెట్టాలె. మన సంఘం 
రిజిస్టరయిన తర్వాత సర్కారువారు మనకు అవసరమైనప్పుడు 
అప్పులిస్తారు. ఇదీ పద్ధతి, 


ఇక వెంటనే ఏదో ఒక సహకార సంఘం స్టాపింపడానికి 
పూనుకొంటారని, మనుషులు కలిసి (బతికే బాటలో తామే 
ముందడుగువేసి . మార్గదర్శకులొతారని ఆశిస్తూ ఇంతటితో 
ముగిస్తు న్నా, 


కలసి 


42 
కోడలూ పిల్లవాడూ కేమం, మీరు ఎప్పుడు కదలిరమ్మంకే 
అప్పుడు పట్టణంనుంచి పల్లెలకు కదలి రావడానికి సిద్ధంగా 


వున్నాము. 





KALASI BRATUKUDAM Published by 
By DEEPTI PRACHURANALAYAM 


SURAMOULI, SURYAPET = Nalgonda ‘Dt. 


